Registered No .HSE -49/ 2012 - 2014 . 


[Price . 0 -50 Paise . 


AT OF AND 


GOVED 


dacom 


aan 


1 


RA 
PRADESH 


DRAM 


eo 


1926 


RIGHT TO 
INFORMATION 


वजपत 


ఆంధ్ర ప్రదేశ్ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 


PART- V EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 


No. 55 ) 


HYDERABAD , FRIDAY, JULY 6 , 2012 . 


STATUTORY NOTIFICATIONS OF THE ELECTION COMMISSION 

OF INDIA AND OTHER ELECTION NOTIFICATIONS 


- 


X 


- 


NOTIFICATIONS BY GOVERNMENT 


— 


X 


— 


GENERAL ADMINISTRATION (ELECTIONS. F ) DEPARTMENT 


ELECTION COMMISSION OF INDIA NOTIFICATIONS FOR PROGRAMME OF VICE-PRESIDENTIAL 

ELECTION -2012. 
[Memo. No. 6196 /Elecs. F /2012-6, General Administration (Elections. F) Department, Dated 5th July , 2012 .) 

The following Notifications of the Election Commission of India , Nirvachan Sadan , Ashoka Road , 
New Delhi- 110001, dated the 6th July, 2012 , Asadha 15 , 1934 (Saka ) Published in an Extraordinary issue 
of the Gazette of India , Part -II Section 3 sub -section (iii ) dated the 06 -07 -2012 is re -published . 


NOTIFICATION 


No.480 /2012 -CC & BE . - Whereas, the term ofoffice ofMohd . Hamid Ansari, Vice Presidentof India, is upto 
10th day of August, 2012 , in terms of Article 67 of the Constitution ; and 


Whereas, an election is due to be held , in terms of clause (1 ) of Article 68 of the Constitution , to fill the 
vacancy to be caused by the expiration of the term ofoffice of the incumbent Vice - President before the expiration of 
term of his office; and 


Whereas, under sub -section ( 3 ) of section 4 of the Presidential and Vice Presidential Elections Act, 1952 
( 31 of 1952 ), the Election Commission of India is required to so appoint the dates for the election to fill the office of 
the Vice - President of India that the election will be completed at such time as will enable the Vice - President thereby 
elected to enter upon his office on the 11th day of August , 2012 ; 


[ 1 ] 


G -316 . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part V 


Now , therefore, in pursuance of sub -section ( 1) of section 4 of the said Act, the Election Commission hereby 
appoints, in respect of the said election : 


( a ) 


Last date ofmaking nomination 


20 -07 -2012 (Friday) 
21-07-2012 (Saturday) 


(b ) 


Date for the Scrutiny of nominations 


(c ) 


Last date for the withdrawal of candidatures 


23-07 - 2012 (Monday ) 


(d) 


Date on which a poll shall, if necessary , be taken . 


07 -08 -2012 ( Tuesday ) 


By Order, 


K . N . BHAR , 

Secretary, 
Election Commission of India . 


BHANWAR LAL , 

Chief Electoral Officer & 
E . O ., Principal Secretary to Government. 


NOTIFICATION 


No.480 / 2012 ( 1) -CC & BE . - In pursuance of rule 8 of the Presidential and Vice -Presidential Elections Rules 
1974 , the Election Commission hereby ; 


(a ) fixes Room No. 63 Parliament House, New Delhi as the place of polling for the Vice - President Election to 

be held in accordance with its Notification No.480 / 2012 -CC & BE dated the 6 July, 2012 ; and 


(b ) 


Specifies the hours from 10 .00 A . M . to 5 . 00 P. M . both inclusive to be the hours during which the poll, if 
necessary, will be taken at the said place of polling . 


By Order, 


K .N . BHAR , 

Secretary, 
Election Commission of India . 


BHANWAR LAL , 

Chief Electoral Officer & 
E .O ., Principal Secretary to Government. 


July 6, 2012] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


భారత ఎన్నికల సంఘం 
నిర్వాచన్ సదన్ , అశోక్రోడ్డు - న్యూఢిల్లీ- 110001 , తేదీ : 

జూలై6, 2012, 15 ఆషాడ , 1934 (శక ) 
పున : ప్రచురించడమైనది . 

ప్రకటన 
నెం . 480/ 2012 -సిసి & బిఇ : - భారత రాజ్యాంగంలోని 67వ పరిచ్ఛేదం ప్రకారం, భారత ఉప -రాష్ట్రపతి 
మహ్మద్ హమీద్ అన్సారీ పదవీకాలం 2012, ఆగష్టు 10వ తేదీతో ముగుస్తున్నందున , 

ప్రస్తుత ఉప -రాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి ముందుగా ఆయన పదవీకాలం ముగియడం వల్ల ఏర్పడే 
ఖాళీని భర్తీ చేయడానికి , రాజ్యాంగంలోని 68వ పరిచ్చేదం , ( 1)వ ఖండం ననుసరించి , ఎన్నికలు 
నిర్వహించవలసివున్నందున , 

1952 ,రాష్ట్రపతి , ఉప -రాష్ట్రపతి ఎన్నికల చట్టం ( 1952 యొక్క 31వ ), 4వ విభాగం , ( 3)వ ఉప విభాగం 
క్రింద , భారత ఎన్నికల సంఘం తద్వారా ఎన్నికయిన ఉప -రాష్ట్రపతి 2012 , ఆగష్టు 11వ తేదీన తమ పదవీ 
బాధ్యతలను స్వీకరించడానికి వీలుగా ఎన్నికలను పూర్తి చేయగలిగే విధంగా భారత ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ 
చేయడానికి ఎన్నికలకోసం తేదీలను నిర్ణయించవలసి వున్నందున , 

ఇపుడు , అందుచేత , సదరు చట్టంలోని 4వ విభాగం ( 1) వ ఉప విభాగాన్ని అనుసరించి , భారత ఎన్నికల 
సంఘం , సదరు ఎన్నికలకు సంబంధించి , ఈ ంది తేదీలను ఇందుమూలంగా నిర్ణయించినది : 
ఎ ) నామినేషన్లు వేయడానికి ఆఖరు తేదీ 

20 - 07 - 2012 ( శుక్రవారం ) 
బి ) నామినేషన్ల పరిశీలన తేదీ 

21 - 07- 2012 (శనివారం ) 
సి ) అభ్యర్థిత్వాలను ఉప సంహరించుకోవడానికి 
ఆఖరు తేదీ 

23 - 07- 2012 (సోమవారం ) 
డి ) పోలింగు అవసరమైనట్లయితే, అట్టి పోలింగు 
జరగవలసిన తేదీ 

07 - 08 - 2012 ( మంగళవారం ) 


ఉత్తరువు ద్వారా , 
కె. ఎన్ . భర్ , 

కార్యదర్శి, 
భారత ఎన్నికల సంఘం . 

భన్వర్ లాల్ , 
ప్రధాన ఎన్నికల అధికారి మరియు 
పదవీరీత్యా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి , 

ఆంధ్రప్రదేశ్ . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part V 


పకటన 
నెం . 480/ 2012(1 )సిసి & బిఇ : - 1974,రాష్ట్రపతి , ఉప -రాష్ట్రపతి ఎన్నికల నియమావళిలోని 8వ నియమాన్ని 
అనుసరించి ఎన్నికల సంఘం ఇందుమూలంగా ; 
ఎ ) 2012,జూలై6వ తేదీ గల నెం . 480/ 2012 సిసి & బిఇ , తమ ప్రకటన ననుసరించి నిర్వహించవలసిన 

ఉప -రాష్ట్రపతి ఎన్నికకోసంపోలింగు ప్రదేశంగా న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనం , రూమ్ నెం . 63ను 

నిర్ణయించినది . 
బి ) పోలింగు అవసరమయినట్లయితే, అట్టి పోలింగును ఉదయం 10. 00 గంటల నుండి సాయంత్రం 5. 00 

గంటల వరకు సదరు పోలింగు ప్రదేశంలో పోలింగుజరిపే వేళలుగా నిర్ణయించింది . 


ఉత్తరువు ద్వారా , 


కె . ఎన్ . భర్ , 

కార్యదర్శి , 
భారత ఎన్నికల సంఘం . 


భన్వర్ లాల్ , 
ప్రధాన ఎన్నికల అధికారి మరియు 
పదవీరీత్యా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 

ఆంధ్రప్రదేశ్ , 


Printed and Published by the Commissioner of Printing , Government of Andhra Pradesh at Government Central Press, Hyderabad . 


